Registered No. M-4845. 


యు ద్ద స 


వాల్యుం 1] 


స 


మృచాను : 1941 వ 'సం॥ అక్టోబరు చైల తీ వ తేది శుకొవారం 


(శె శీ9 రు 


ఆకృమీత దేశాలలో జర్షనుల క్రా ర్యము. 


ప్రజల కష్టాలు కఠిన శికులు. 


జర్మనీ అకమించిన 'దేశాలలో జర్త్యనుపోలీసులు శిపొ 
యిలు చేయుచున్న ఆ కమూలగూరగ్ని (శతిదినం వారలు 
ఎక్కు_వగావస్తున్నవి. ఆదేశాలలో (పజలు జర్మను యజ 
మానులు పెట్టుచున్హ కష్టాలను ఓర్చిటర్చి వినుగుచెందిరి. 
వారిపై "ద్వేష మతిశయించినది. అబేశాలలో జర్మ్మనులకు 
(శతిహలఅంగా ఆనేక క్నుటలు రశాస్యంగా జరుగుచున్న వి, 
"కాసి ఆవిషయం |పకటించెనచో జర్షనీ మరింత కాఠిన్యము 
చూవుననే భయం చేత (పకటించుట లేదసి అమెరికా మంతి 
శార్లలు హలుగారు తెలిపియున్నారు, 


"పోలండు. 


హత్యలు చారుణపాంసలు దోపీడుల్ను తుపాకులతో 
కాబ్బట్క శార్శికులచే నిర్బంధంగా పనిచేయించుట్క పాఠ 
శాలలు కా బీజీలు మూయించుట్క యిట్టిచర్యలు ఆ దౌర్ళా 
గ్య దేశంలో పరిపొటయిపోయిన వి. 


జకోస్లావోకియా. 


ఈ దేశంలో నిరంకుశ పొలనము నానాటికి హెచ్చి నది 
(ప్రజలకు పాలకులపై ద్యేన మత్యధికమగుట చేత ,' నాజీ ఆను 
కూలుడును దేశీయుడగు (క్విస్లింగు) కమీషనరు పనసిమాను 
కోని పోలే నాజీ నేనాధిపతియే ఆతని సానే బయమింప 
బడవలసి వచ్చెన, (చేశ వోహంచేసి శ తువ్రలతో చేరిన 
నాయకుని క్విస్టిం అంటారు. ఈ యుద్దంలో [కొత్తగ 
సృష్టింపబడిన మాట యిది, నార్వేలో క్విస్లింగు ఆను 
వాడు యిట్లు చేయాటచే ఆతి వేరే ఈ చేశ దోహం 00 
ఆనుటకు పర్యాయ కదమయింది . జకోస్తావికింయా జ 
థఛాగ మం్మత్రి దేశ వోవామునకు కోర్టలో విఛాగింపబడెను, 
బోపామింయా, 'మోనేవియాలందు 'సెనిక శాసనం (పకొటింప 
వలసివచ్చెను. (పజలంత తిరుగుణాటు చేసిరన్నమాట, 
మార్జలు లా కోర్టులలో ఎంటనే శిక్షలు విధించబడును, 
వాటిపై అపీళ్ల ండవు, 

యూదులు. 


యాదులగతి ఎట్లున్నది ? జర్మనీలో యూ దిగువరీతి 
ఆర్థరు |పకటింపబడినది ః _ ఆశేండ్రకు పెబడిన యూదులండ 
రును గుండెలపై ఎడమవైపున నలుపు పసువు చాడ్జి ధరించ 
వలెను, థరింఛకపోేతే  జెయిలులో ెట్టబడుదురు. 
యూదులు ఉత్సవాలలో తిరుగరాదు ఉద్యోగాలు చేయ 
-రాద్యు ఆభైబండ్లు ఎక్క_ాదు ఫోలీసువారి అనుమతి 'లేసిది 
అంబులెన్సు వైద్యసవోయం మోటారులను కూడ ఎక్క 
"రాదు. (టాములు శైట్ల మున్నగు వానిలో యికరులు 
సిలచియుండగా యూదులు కూర్చో-రాదు. కైల్యే వి శౌంతిగదు 
లలోగాస్సి ఫలవో-రాదుల గదులలో గాని యూదులుండ-రాదు, 

వానోవరు నగరంలో మిగలియున్న వెయ్యిమంది యూదు 
లు తను యింగ్లువదలి శవాల గదులలోను 'స్మశౌనాలలోను 
తాత్కాలికంగా. తలదాచుకోవాలని ఈ త్తరువ్రచేయబడిరి, 
జర్మను ఖైదులణో 1,50,000 యూదులు కలరు., _ వారి 


- 


ల్లో 'సమర్థులగువారందరిని। (వభుత్వంవారి రోడ్లపైని ఫాక్షరీల 
లోను -రాళ్లు కొశ్చేచోట వ్యవసాయమునందు పని చేయిం 
చుటకు తీసుకపోవ్రచుందురు. ఇకరచోట్ల 'పనిబేసినవుడు 
ఆర్య జాతి (అంటే జర్మను జాతి) పనివారికిచ్చి న' కూలే 
వీరికి యిత్తురుకాఫి అదంతా పన్నుల రూపంలో వసూలు 
వేయబడును, 


జర్మనీ అశమించిన దేశాలలో" నేగాక యూదులను వీడిం 
చట యితర ేశాలకుగూడ వ్యాపించినది. _ఫాంనులో 
యూాగులందరు ముఖ్యమగు ఉద్యోగాలు చేయారాదక్కి చాం 
కరులుగ్య స్టాకు (బోకరులుగ నుండరాదని సిపేధింపబడిరి, 
షృతికా సంపొదకులుగ గాసి రిపోర్టరులునగాసి భూనుల'మే స్‌ 
విజెంటులుగగాగి యుండరాదు, తన తండి (ఆెంచివైన్యం 
లోచేరి చనిపోయియంటేను తేక సైనిక బిరుదు పొంది 
యున్నను యూదుడు పోలీసు లేక నెనికోద్యోగము చేయ 
అర్హుడగును. (ఫాంసులో యూదులు కొలిఫోనుల్కు రేడి 
యాలు ఉంచుకోరాదు. చ్యాంకులలోని డబ్బుకాని నగలు 
కొసి వాపసు తీసుకోరాదు. వేలకొలది యూదులు అరెస్టు 
శేయబడుతున్నారు. (ఫౌంసుదగు మురోకోలో యూదు 
లందరు గుడి సెలలోనుండవ తెనగి త్వరలో నిరోధించబడుదురు, 


ఫాంను, 

డీగాలుగారి 'స్వత త్ర పక్షుమునకు ఇెందినవారిని కమ్యూ 
'నిష్ణులంటూ (పతిరోజు అశెన్టుచేయచున్సారు. ' లావేలు 
గారిని చంపుటకు యిటీవల జరిసినయతృ "మే "దేశంలో క 
లెకింఠ ట్‌ రుజు్రచేయుచున్న ది. (ఆెంచివారికీ 
జర్మ్మనులం 'జ్వేనం ఎక్కు_(థ్రై జర్యనులను వాత్య చేయు 
చున్నారు (ఫెంబివాఠరిలో నూటికి 95 మంది (బిటిమవారి 
విజయమునే ళోరుచున్నారు. వారి అసంకృ పీకి అనేక 
కారణములు కలవు = డాన్హాను (పథోసికొంగబడిన ఆసా 
థారణాధికారములు, నాణముల ధరపెంచుట్క ఆజోరపదా-గా 
లు త్నోపోవుట, జర్మను సిసికాధికారుల చారుణచర్యలు. 
పారినునగరంలో శాల్చులు చూచ్చగుచున్న వి, ఒక జర్మను 
చంపబడి తే సిర్భంధంలోనున్న (ఆధెంచివారిని ఆ శేడుగురిగి 
చంఫుతున్నారు. ఇకముందు యింకా జర్మనులు హత్య చేయ 
బడిన్రసో యింకా ఎక్కువమంది ఫెంచివారిని చంప్రుతానుని 
జర్మను చేనాధికార (ప్రకటించెను. అయినా (గైంచివారి 
వైర్యం క్నపోలేదు, (బిటిషువారు చివరకు “గలు'స్తారను 
నమ్మకం వుండుట చేత నే రవా'స్య క్నుటలుచేసిన (గెంచివారు 
నాజీలకు ఓప్పగింపబడ లేదు, తప్పించుకొని ఇంగ్రాండువచ్చిన 
ఒక ఫెంచి పెద్దమసిప్కి డాన్లాను ర్రఖత పము బలం పథాన 0౫ 
పరిపాలిస్తున్నదనెను (సంచి పజల అభ్మిపాయాన్సికి 
విరుద్ధంగా పరిపాలిస్తున్న యరానాయకులకు ఎన్నడో ఒక 
నాడు శగిన శౌస్టి చేయబడును, జర్మనులు వారివిధి బారు 
చెరవేర్చుకొనుచున్నారు, వారి గనవలసిగ పనిలేదు, 
కాని శృతుభ్రలగువారికి తోడ్సడుచున్న (ఫించివారి నన 
వలెను ” ఆని అతడనైను, 


ల్సి యుద్ధ ఛంచిక 


x కట్టియం. 

(ఫాంసులళో జ8గినశ్లై బెల్జియంలో ' జరుగుచున్నది. 
చంపబడిన జర్మన.లకు బదులుగ ఉరిశిక్షలు విధించుటశే దేశీ 
యులను సిర్బంధించులు (ఫొరంభమయినది | ఓక జర్మను 
చనిపోయిన అయిదుగురు భిర్భంధితులు చంపబడుదురు, 
ఇన్ని జరుసతున్నా బెల్లి యనుల థైర్యంమాతం తగ్టలేదు. చివ 
రకు ధర్మే విజయ మొగదునని నమృుచున్నారు. స్ట 


ఆల్చేను. 
ఆల్సేను శాస్ట్రుంలో జర్మను గవర్నరు ఎట్టి ఉత్తరువులు 
జారీ చేసెనో చూడండి ;- ' 


“1941 వ సం! వివ్రిల్‌ 27 వ తేదినుండ్కి జర్యనీ 
భామ తిలిసియూ (ఫెంచిభాష మాట్లాడువారు "వెంటనే 
అశెన్హు చేయబడి ఒక 'సం॥ కఠిన శిక్ష , విధించబడుదురు, 


_ “* బజ్రేశవు శేడియావా ర్హలు వినువారు ని నుండి ర్‌ "సంవ 
త్నరములవరకు శిక్ష విధింపబడుదురు, 


ఈ జర్మనీకి (పతికాలంగా మాట్లాడేవారు ఉరితీయబడు 
దురు.” 


వె నేరస్తులను లోలీనువారుగాని న్పెనలు పోలీనుగాన్సి 
యూని ఫారము దుస్తులు భరించిన పార్చ్సీ సభ్యులెవరెనాగాని 
ఆరిస్టు చేయవచ్చును, 


4 పొరిసులో పాతకాలపు పరిసితులు యిపుడు తెచి 
ఇెట్టుట ఆక్రమిత (ఫాంసులో నాజీ అధికారుల మనస్లితి 
ఎట్లున్న దో శెల్పుచున్నది. _ఫాంసులో నానాటికి అభివృద్ధి 
ఇందుచున్న (గోథమును యిట్టి చర్యలవలగ్ర అణచి వేయగ అ 
నుసి నాజీ అధికారులు తలంచుట ఫొరచాటు* అని ఒక 
అమెరికను వృతిక (వా నెను. 

నార్వే, 

నార్వేలోసి క్విస్టింగు (చభత్వం శాంతి శేకూర్చ లేక పోయి 
నందున నాజీ అధికొరులు ఆసంక్ళ క్షీ 'చెందియన్నారు, 
ఇర్మనుల ఛారుణ హీంసాకృళ్యములు వాటికి నార్వీజియనులు 
తిరుగబడుట నిత్య కృత్య మెనది. ఆ జేశంలో కార్తికోన్య 
మం పటుతరముగా నున్నందున కారిక 'సంఘుములను నాజీ 
లంగీకరింపక తప్పినదికాదు, నాజీ కమివశ్రరు (ప్రజలకు 
యిమ్మడుకాడు కనుక తొలగింపబటెన్ను నాకే ఎసమెదా 
రులు వెక్క్ళంండు విడుదల క్రేయబడీరి. నార్వీజియనులు 
చాల బిశమత్యంతో బలంగా నుండబక్క్చే నాజీ సైనిక దళ్ల 
మును “సించవలసివచ్చెను. ముఖ్య నగ-రాలలో అరెన్టుల 
సంఖ్య ఎక్కు_వగుచున్న ది. ఆసో విశ వ విద్యాలయం ఛాన్స 
అరు డి_షస్టిను చేయబడెను, జర్మను నైనికులు మర ఫీరంగుల 
తోగూడ ముఖ్య నగరాల వీధులు కాపలా కొయుచున్నారు. 


రుమేనియా, 


రష్యాతో _పల్యేకంగా సంధి చేసుకోవాలని కోరినందున 
తనతోడి, నేనానాయకులు 12 మందిని రువేనియా ఢిశ్టే 
టరు జనరలు అంటనైన్కు చంపవళసివచ్చెను. రుమేసి 
అయాను. జర్షనులు. పీల్చి వివ్పి చేయుచున్నారు. జర్మనులు 
ఆయుథకవచంగల మోటారులలో పోయి యుద్దం చేస్తుండగ 
రుమేసియనులు కాలినడకను పోవలెను, యదరంగబము 
నుండి గాయపడిన జర్మను దేసికులను మోటారులవై ఆగి 
యా తీనుకపోయి భదంగా వుంచుతున్నారు, : గాయపడిన 
రుమేసియను _నైనికులను మాతం రయితుల ఎద్దు బంధ్రలోన్యు 
లేదా కాలినడకనే 'తెచ్చుచున్నారు. థశ్సిణ రంగమున 
రుమేసియనులు బాల చాథలు పడుతున్నారు, ఇంకా యె 


(అక్టోబరు 


క్కువ సైనికులను రమ్మని జర్భనులు కోరుచున్నారు. "ర్సీ 
క్లార్కు_ అను కితి సం[లు ,బిటిషు ఇంజనీరు రుమేనియా 
లో నున్నవాకధ్డం; పడిన చాభలనుగూర్చి జ్మిచాల్జరు బిషవు రెవ 
శిండు హాళశాల్డు బక్తృ సృనుగారు యిట్లు తెలిపిరి ;.- 


“నే నత్రని శైరోలో చికిత్స నొందచుండగా చూచితిని 
అభివృద్ధి నెందుచున్నా డు, ఐరను గార్డు నేధికు లాతన్ని 
పెట్టిన కష్టాలహర్చి ఆశడు నాకు పూర్తిగ తెలిపెను... 'అత 
న్ని వెనుదిరిగి భిలుచోమని తలపై అవీలుపండుంచి సిపాయిలు 
రివాల్యరు గుండ్లు "వేల్చేవారు. వార్పు మంచి గురిగలవార 
గుటచే ఆకసికేమి అపాయం కలుగలేదు, తరువాత అతన్ని 
తల్మకిందుగ కాళ్లు మీదుగ (వేలాడగట్టి జోడులేని పాదాలపై 
చర్మం వచ్చేటట్టు కొట్టిర. బుకాశెన్దులోనున్న | బిటివరాయ 
చారి జనరలు అంట నెన్కుగారివద్దకు కరు గిత్తుకపోయి 
అతన్ని విడచేవరకు కదలనసి ఫీష్మించుక కూర్చున్లివిడిపించెను.”” 


యుసోస్లావియా. 


యుగోస్థావియాలో గోరిల్లా నేనికు * యింకను జర్మను 
అకు ఎదురు తిరుగచునే యున్నారు. (శోషియా శాష్ట్రిం 
లో అనేకమంది ఉరిశిక్ష విధించబడిరి. వారు ఆధికారులవద్ద 
జఊజరుకాకుండు శే నేరం, జ గౌబునందు నెంటలు పోస్టా 
ఫీసునందు చాంబు (డేళ్చిన కుఓతో సంబంధము ఉందనే 
"నెపముతోో వక్క డు జరితీయబడికి వారిలో రీ0 వంది 
యూదులు కాల్చి చంపబడీరి. 


గను. 

గ్రీనును నాజీ 'సంకెళ్లునుండి తవ్చించాలను శ్రద్యనుం 
ఒలమగుచున్నది. అచట జర్మను ఇటలీ నైనికులు "చాల 
అమానుషంగా (శ్రవర్తిస్తున్నారని వర్షింపబడుచున్నది,. వితె 
న్ను నగరంలో గోడలపై ,వాయబడియున్న  ఆర్‌,ఎ ఎఫ్‌, 
అను అక్షరములను ఆ దారి పోళ్రవారంతొ నాలికలో నాకీ 
శౌరుపవఇనసి సిర్బంధింపబడు శన్నారు, 


అందువల్ల గ్రజిలు 
అమితంగా మండిపడుట సహజం. 


నాజీ అధికారుల కీలు 


"బొమ్మలుగ నున్న సఫొలకొగ్లుగార శేరు చారి మంతులం 


యేను (పజల క్ట మిత ద్వేషం, 


చియాను దీవి. 


చియాసుదివి ఈజియకా 'సకు (దంలో వీషియో మైనరు 
తీ-రాసికి దగ్గరగ శ న్న్న గ్రీసువారి ద్వీపం, ఇపుడు చానిసి 
జర్మను ల్యాకమించిరి. ఆక్క_డనుండినచ్చిన తటస్థ దేశీ 
యుడు నాజీల దుర్నంయాలు హృదయవిదారకంగా నన్నా 
యఫియ్యు [జలు "నాల ఓర్పుతో 'సపొంచుచున్నారనియు 
అయినా ఉ౫”శిశ్షల కేనా యిస్టడుచున్నారు కాని నొజీ 
వుత్తరువులను మన్నించుటలేదొసియు చెప్పిరి, 


66 తమవద్దనున్న “రాసి అల్యుమినియం, మున్నగు 
లోహపు ప్యాతలు వంట సామానులు, నాణెములు పాలకులకు 
ఒప్పగించ లేదను కారణము న ముగ్గురు (శ్రీలు సల్టురు పురు 
మలు తుపాకులతో కాల్చబడిరి, 100 మంది జెయిలులో 
నుంచబడిరి. 


(6 గీను దేశంలో (పజల తిరుగుచాటు ధోరణి రోజు 
రోజుకు హెచ్చుచున్నది* గత వత్సరం ఆగస్టు 15వ 
శేదిన (గీను యుద్ధ నాక హెౌల్లి ముంచబడినదని వార్షిళో 
తృవంనాడు "వేలకొలది కఠష్మత్రములు "దేశంలో చంచిబడినవి. 
అందు ఇటలీవారు మీ తర్మతలన్కా సోదరులన, కుమా, 
రులను జంప్కీ మీ క్ర్రిలను కొట్టిన దుర్తార్లు "లని వర్ణింప 
బడిరి * 


1941] 


యుద్ధ 'సంచీక 8 


రష్యా యుదం. 


బిటను, అమెరికాల 'సవాయం. 
"లెనిను(గాడు పట్టుబడునా ? 
(క్రిమియా?లో ఒకరా జర్కనుకూడ కాలు పెట్టలేదు. 


రష్యావై జర్మనీ 15 జారాలనుండి యుద్ధంచేస్తున్నా 
2000 మైళ్ళ గా యుద్ధరంగంలోను రమ్యను , చేనలు 
జర్మను చేనలను ఎదిరించుచు వే యున్న విగాని ఒక్కచోట 
గూడ రష్యా రక్షణ కేణి శ తువ్రులబేత భేదింపబడ లేదు. 
కొంత 'దేశభాగం కోల్యాయి, కొన్ని చోట్ల యుచ్తాలలో 
ఓడినా రష్యునుల ఫిలువరించుకొనే శక్తి శ్వలేదు. ఈ 
మవోయాద్ధమునందు లతులకొలది సిపాయిలు పాల్కాంటు 
న్నారు, , 

కాని రమ్యను నాయకులకు కష్టాలు లేవన వీలులేదు. 
చలికాలం పూర్తిగా వచ్చేలోగా ర్యా సెన్యాన్సి ఓీడిం 
చొలగి జర్కనులు కాలాసికిదురుగా పోరుచున్నారు. ఈయేడు 
చలి కాలం రష్యాలో ఆదికిముం బే వచ్చుట జర్మను (ప్రభు 
త్వానికి మరీ ఆరిదోళ్గన* [కలిగిస్తున్నది రష్యునులు తగుల 
చెట్టి మసిచేసిన భూమిగుండా ల00 మెళ్ళదూరం జర్మను 
నెన్యాలకు స్మ ్శ్తైలు ఆంద జేయజాఫికీ జర్మన్లు లెంతో 
"పెటోలు వృథా చేసుకో వలసివస్తున్నది. ఇంలాచేసి ఓడిశే 
యా శమంతా వృథా అవుతుంది. అందుచే యుద్దం కొన 
సౌగించక యిపుడు జర్మనులు వెనుకకు పోలేరు తమ శక్తి 
నంతా వృథా చేయక శేష్పదు. ఇంతా వృథాచేనై సెన్సా ర్య 
ను నేనలకు కాక సను (ప్రాంతాల బొస్ష, చమురు రాకుండా 
చేసీ | వారినికూడా మాడ్చాలని జర రోనుల ఉద్దేశం. రవ్యు 
నుల యుద్లపరిక-రాల సంపదను కొంతవరకే వృథాచేస్సి మిగ 
లినది ఉండనిచ్చినచో యీోలోగా అమెరికా |వీటనుల 
సహాయంకూడా చేర్తి చలికాలం పోయినతరువాత, వసంత 
కాలంళోకూణా రష్యాను జర్మనీ ఓడిం ఉజాలదు, 

జర్హ్మను లెంక వరకు తము 4 శార్యం నైరవేర్చుకో 4d%8 P? 
జర క! మూడోసారి (పారంభించిన దచాడిలోసి జోరు 
రషౌొను తిరుగు దాడులవలనగాస్తి చలిచాధ చేగాసి తస లేదని 
చెప్పవచ్చును, అధుఫిక యుద్ద పరిక-రాలు రష్యా ముంచు 
సిరోధమునుకూడ ఆతి(కమించ' శేల్లతున్నాయి, అందుచే 
సోవియటు రష్యా సైన్యానికి కస్టం తగ్గదు, ర్యా 
యుద్దం చాతొ దొడ్డది, యిదినరకు తాల చెడ్డ 
తీవ సంఘటనలుగాడ యా యుద్దంలో 'స్వల్పమయినవిగా 
కన్సట్టును. అందుచే 'సగహంగా ఇవీ లే పొరచాటు అభి 
(పైాయోాలు కలుగుటకు అవకాశం కలదు. 

శెనిను(గాడు ముట్టడి, 

కన్యున నేనాసియగు , మార్గలు వరషిలావుగారి నేనలు 
"లెనినుగ్రాడును ముట్ట కీ కించిన జర ను నేనలను ఎదిరించీసిలున 
రించుకొనుకేగాక్క తిరుసచాడులనుకూడ చేస్కి ఇశ్లాను సరస్సు 
నకు దక్షిణమున జర్మను నేనను వెనుకఠు -నెఫ్టైను. ఉత్తరమున 
ఫిన్సండు జేళలుకూడా అలసిపోవుచున్న చేశాన చెళ్టుకోద్య 
విజయం మేమి పొందలేదు, కావున గోఛాల్టికు సము దలీర్‌ 
మునందున్న "లెనిను గాడు రక్షణయుద్ధవు శాణములో ముఖ్య 
ఫుట్టంగానుంది, (శత్యవ్‌ంగా చాడిసలిపి ఆ నగరాన్ని వశ 
పరచుకోవడం/ అసాధ్య మేమో అధిపిస్తున్నది. ఎంత 
"కాలం అందున్న వారు బయట 'సంపర్క_ంలేకుంజా 'స_స్లెలు 
'సరిసెట్టుకొని ముట్టడిస్థితిలో నుండగలరాయని సందేహంగా 
వుంది బవబశ ఇతరరంగాలలో యుథాలను బే యా 
నగరభావిస్థితి సిర్ణయింపబడగలదు, 

la 


మథ్యరంగం. 
మధ్యరంగమునందు రప్యానేనాని మార్షలు టిమొషంకో 
గారి తిరుగు దాడులు బాగా సాగుతున్నాయి, యల్నియా 
(పాంతాలందు రబ్యనులు గోల్యోయిన ప్రాంతాన్ని తిరిగీ 
ఆక మించేరు. కాసి యా సామాన్య విజయోాస్సి పెద్ద 
విజయం ా మార్చడానికి తనంత విశేష సైన్యాన్ని రన్యును 

లిచట చేహర్చగలరని యిపుడపఫుజే చెప్ప వీలు లేద 

దష్నీణక౦గం౦ 
దక్షీణరంగముగందు ఫిజంగా రష్యనులస్థితి గడ్డుగానే 
యుంది, ఉ చేనులో క్రీవ్రనగరం పడిపోవడం వాల గాప 
నష్ట మే. ఆక్క_డనుండి, రహో థాగ్యపు కొట్టనబడు 
ఉేను రాష్ట్ర శేం దమగు కొర్కో-వు నగరానికి జర నులు 
పోవుటకు మధ్య ఏమి అడ్డుళేదు. తూర్పు యుశై కేన్ట్స 
జెగిట్టిళలోయ యందలి పరి స శమలసనూ శాకససు చమురుగను 
లకు చ్యారంవ లెనున్న కిమ్‌యాను ఆ కమించుటేే నీరు 
నదిని జర్మనులు అనేకచోట్ల వ బాడి (పారంభించిగి, 
కీశనగరం ఈ తూర్పున మార్షలు బుడీ క గారి "సేనను నాశనం బేసి 
తినని జర్మనులు గొప్పలు చెప ్వచేక్నను ఆశను తన నేనను 


శార్కోవు నగరానికి దిగువనే సమహర్చెననియు, ఆ నగరం 


జర్మనులవశం కాకుండ అడ్డగలడసియు శెరీయభుక్నది. ఇక 
ఒడెస్సా నగరం జర్మను రు మేసియను సమిష్టి నేనలముట్ట 
డిసి చాగాఎదిరించ్హి యింకను పడిపోక దిట్టముగ నేయున్నది. 
జర్మనుల దుస్థితి, 
జర్ష్గనులు వేగం యద్ధరముగం వాలని అతి తొందరపడు 
చున్నారు. (క్రిమియా ద్వీపకల్బమునందు వారి భాంబరు 
విమానాలు రష్యను సేనలకు వెనుకభాగాన ాల నాశనం 
చేస్తున్నా జర్షనుల "కాల్బలంమా తం (పికోవు ఖూ'సంధిదాటి 
పోలేదు. [కిమియాలో ఓక జర్మను దేశీయుడైన యింత 
వరకు కాలు పెట్టలేదు నల్లిసము దంమీదుగా  కాకససు 
గప్రాంతాలైకి చొడిపోవాలని జర్మనులు యత్తి స్పై 'స్తున్నారను - 
టకు సంది[మాంలేదుల కాళు ఆకమించి రషీయనుల 
చమురు సష్టయి (తెరీచివేసి తాము తీసుకోవాలని ఇ-రాక్కు 
సిరియా, ఇ-రానులందు తము కుట్రలు 'సాగనందున పోయిన 
'శతిక్ట తిరిగి నిలుపుకొనుటుకున్కు లిబియాలోనున్న్న బ్రిటిషు 
స్మామాజ్య "సేనలను ఆక్క_డనుండి మరల్బు టకును యా -కొ 
ర్యం తలవెట్టిరి, కాసి మూర్షలు ముడ్వి చారి నేన్యం జర్ర an 
సైన్యానికి (పక్కగానుండి చెబ్బకొట్టుచున్న. ంత నేపు కొక 
చాడి కష్టదయనతే. అందుకనే జర్యనులు నీపరు క 
క్రీమియాలోసి స్సిచ్చా స్టూలు నాకా ' శవిరాన్నాక మింవాలని 
అస్నివిధముల (ప్రయత్నిం చుచున్నారు, నల్ల ల్లీనము ద౦ ౯ 
రష్యా నాళాదళం బలంకళి? యున్నంత కాలం ఆతీరా 
లకు జర్మనులు పోలేరు, అందుకు ఇటలీ నాకాడళ్లం నో 
యభైాందాలి అదివచ్చుటకు డార్జెనెల్సు జలసంథి 
చ్వారా టర్కీనూర్దం యివ్వాలి. అందుకు ఉర్కీ_ అంగీ 
కరించే "'సూచనలగుపడవసి ఇతకలు వావెలు నేనాసి 
తెలిపెను, 
టరీగ్రా శ ఒత్తిడి, 
టర్కీ వై జర్శనులు వాల ఒత్తిడి కలిగించుచున్నారు, 

ర్యా యుద్ధరంగానికి సైన్యాన్ని "పంపమని బల్లేకయోా 


4 యుద్ధ 'సంచిక 


(అక్టోబరు 


(ప్రభుత్వాన్ని బలవంశపరున్తు వర్న బర్బోను అను నల్ల 
సముద్రంలోని బస్టేరియా లేవల రక్షణ యేర్చాటుచేయు 
చున్నారు. డాగ్జినెల్పు ౫ ల'సంధి ద్యారా ఇటలీ న్రీమరులకు 
టర్కి. చారియివ్వకపోల్సే వాటిని బల్దేరియికు అప్మివేస్పి 
బల్లేరియా శటస్థదేశం' కనక వారివిగామార్చ బడు నాకలకు 
చారిమిమ్మని టర్కీ ని జర్మనీ కోరు; అటువంటి మోనె నికి 
టర్కీ (ప్రభుత్వం లాంగఫోదు, బశ్రేరియాను తట సజేశంగా 
ఆంగీకరించమని ఇంగ్లాండు రష్యా (శ్రభుత్వములు అపుడే 
చెప్పిశవి. ఇపుడు టర్క్స్‌ జర్మసీ ఒత్తిడిని తోనివేసి ఎది 
రించుటకు ఎట్టి అభ్యంతరంలేదా.  |బిటను రషియా నేనలు 
టర్కీకి 'సవాయంచేయ డానికి 'సరిజాద్దులలో నే సిద్దంగా 
వున్నాయి, : 
రషియొను ఏవిథంగానెనా గేలిపించుట ఇంగ్భాండున శే 
ట్రేయస్కరమని రుజువుచేయచు చర్చిలు (పథాని యీ 
వారం కానున్సు 'సభలో 'స్పహ్టంగా 'తెలివియున్నాడు, 
6 మాస్కోలో మూడు "రాజ్యాల (శతినిభులు సమావేశమయి 
నారు, "నెల నెలకు ఎంతెంత సహాయం తాముచేయగలరో 
వారికి తెలుసును. "నెలవారీగా 'సస్లయిలు ఎంతెంత రాగ 
లవో రష్యా (పభుత్వం తెలుసుకొనుట అవ'సరం, అపుడే 
వారు తను 'సరంజామును వృ థాశొకుంణా బాగా ఉపయో 
గంచుకోగలరు. తాను నష్టపోయిన ఆయాధ 'సంఖ్యకు 
చెడిపోయిన ఉత్పత్తి శ క్తీకీస్సి |బిటిషు_ఆమెరికాలనుండి 
ఎంక 'సప్పయి శాగలదో చాసికిసివారా అపుడే రషీయనులు 
తెలుసుకోగలరు *” అసి చర్చిఆు గారు తెలిపిరి. 


౬ రష్యాకు ఇప్పటికే చాల సహాయం వెళ్లింది, వినూనా 
లకు చమురు ఇంగ్యాండులో ఒక వారంలో తయారయిన 
టాంకులస్త్రీ , రాయలు విమానదొళ్లంలో ఓకభాగం అపుడే 
రష్యా యుదరంగములు చేరెను. రష్యాకు 'సవశయాం 
చేయడంలో ఇంగ్యాండు-అమెరికాలు. ఎంత ఖర్చయినా 
లవ్ష్యంచేయవు. ఎటువంటి సరకులు కావాలో వాటి పంచే 
విధాన మేమిటో మున్నగు వివ రాలస్ని యిపుడు మాసో. 
లో జరుగుచున్న మూడు "రాజ్యాల 'సభయందు నిర్ణయింప 
బడతాయి. ఉక్‌త్తరాన మార్తాంస్కురేవు జిర్మనులవశం 
కాలేదు. కావున ఆకట్టున్యు దశ్షీణమున ఇరానుద్యారాను 
రషియాకు (బిటిమ-అమెరికను 'సప్రయిలు యిశముందు ఆతి 
వడిగా చేరగలవు 

మన 'నేనాధిపతి జనరలు వావెలుగారు (బిటిషు మంత్రి 
వర్షంతో లండనులో సం పదించ్చి తిర వచ్చుతోవలో ఇరా 
నులోఫి రషియను 'నేనాధిపతితోను మద్య (పాచ్యమున 
బ్రిటిషు "నేనాధిపతియగ సర్‌ ఆచినుణకుగారితోను సంప 
దించి వచ్చిరి. |భిటిషు 'సహోయనైన్యం రషియా దక్షిణ 
రంగానికి పోవాలని | పజలు కోరుచున్నారు, "కొసి అందున్న 
కష్ట నష్టా లేమిటో, ఎపుడు పంపాలో ఉన్నతాధికారులకు 
తెలుసును. ఇపుడు ఇరానుతో బిటను: రషియాలు 
(కొత్తసంథి చేసుకున్నవసి చర్చిలు (గకటించినందున, యిక 
ముందు పర్టి యా] పజలు యా యుద్ధంలో మనపత్‌ం ఉండ 
గలరు. పర్షి యనుగళల్ళు ఇనానులద్య్యారా విశేషంగా 'నవో 
యం రషియాకు చేరగలదు. 


ప యజ సమ్‌ 
వ'సంత కాలమున తీవ యుద్ధం జరుగునను సూచన, 
ఇరానుతో రష్యా, విటనుల (క్రొత్త ఒడంబడిక. 


(శిటిషు డో ఖా ని చగిలుగారు యూ మంగళవారంనాడు 
పార్లమంటు 'సభలో యుద్ధ క మంగురిం చి ఉపన్యసించిరి, 
యుద్దమంగూర్చి ఆలోచనలగూర్చి తరుచూ ఒఇయటకు 
చెపుతూ వుండరాదన్రియ్స పొట్లరు వడు "నైలలనుండి ఎట్టి 
ఉపన్యాసం శయ లేదసియు చెప్పిరి*  ఫ్మీఒవరిలో ఆతడు 
జలాంత న్రాముల యుద్దం తీ వంగా జరుగగలదసి "సూచించి 
యుండుటభే మనం తగు పతి చర్య కొని ఎక్కువ నస్ఫం 
లేకుండా చేనుకొనగల్లితిమగియ చెప్పిరి. 

జూలై అనను, 'సెప్టు'రు మాసు లలో బ్మీకిను మిత 
మండలి నాకా నహ్హములు విల్‌ "మే పాక మూడు నూ'స 
నులల్లో చాఫికి మూడో వంతనియు మూ కాలమునందు 
జర్మనులకు మనం కలుగ జేసిన నాకా నష్టం 1 వంతున పెరి 
షిందనియు తెలిపిరి బిటనులో ఆవారం నిలువ యిది 
వరకటికన్న ఎక్కువగ నుందనిరి, 

ఒంటరిగ "లేము. 

6 (పోత్సాహకరమగు ఒక విషయం చెప్పగలను, ఏడాది 
శ్రీం*టవలె యిపుడు మనం ఒంటరిగ లేము, "కాలం గడ 
చిన కొలది మన స్థిరమైన న డవడియు, శ తువ్రలయె క్క 
(ూరచర్యలును మరి రెండు గొప్ప రాజ్యాలను మసకు ఆతి 
సన్నిపాత మొనర్చి మనతో కలసి పసిచేయునటాస్టైనర్చినవి. 
ఆత్యంత శ్రద్ధతో యుద్ధం చేయుచున్న రవ్యను చేనలను 
చూచినా అమెరికా సంయా క్త -రాస్ట్రముల గంభీరదిత్‌ కృషి 
చూచినా మనం తృశ్తీఫొందగలం. ఒంటరిగా వున్నా 
విసుగు వేసటలేక యీ పోరాటం సౌగించవలసిందే, 
యిపుడు మనం ఒంటరిగా లేము, * అసి చర్చిలుగారు తెలి 
వరిం ఉఇతికలలో ముందు చర్యలగార్ని చర్చిస్తూ వుంటారు 
గాధి వాటిసిగూర్ని మంత్రులేమీ చెప్ప వీలులెదసిరి, పొట్లరు 
రమ్యావె యుద్ధంలో ముసి? శేలుచున్న పుడే |బ్రిటను పడ 


మట యూరో పుె చాడి చేయరాచా యసి కొందరు గ్రశ్నిం 
తురు, అ విషయం అధికారులకుగూడ తోచియుండును. 
కాసి ఆ విషయం అభ్రనసికాసి కాదసికాసి యిపుడు చెపితే 
శ్తువు తచ్చ యిం'కెవ్వరు లాభం పొందరు, శత్రువు తన 
రహస్యాలను చెప్పడు. పొట్లరు రష్యాయొక్క_ విశాల 
రాజ్యంలో ఎంతవరకు చొరబడను ధేశించెనో, యిఫ డ్మాకి 
మించిన (పయోజ: కరమగు భూమిని వుపషయోగంచుకొసి 
తన అపారమగు సెన్యాలను నైరుతి దిక్కు న శలునది పాం 
తాలకు మరల్నున్నో పడమరను "స్పెయినుమీదుగా ఉత్తర్యాఫి 
శారు మరల్బునో "లీక తొను (గుల్యేకంగా ఫిర్మించిన నావల 
నుపయోగించి బిటనువై దంటెత్తడానికే వస్తాడో, ఏమో 
ఎవరికి తెలుసు, ఈ మూడు (పమాదకరమగు కార్యాలు 
ఒకేసారి చేయడానికిగాడ అకనికి శ _క్షిగలదు. శ తువునకు 
ఆకోశమార్చను నందే పెద్ద లోటు వున్నది, ఇతర విషయా 
లలో ఆతసిశే ఉష్మకమిణ క్తి వున్నదసిరి, 

రష్యాకు సవోయంగార్చి తెల్పుచు, ఇప్పటినుండి తి 
"నెల రష్యాకు మొంత'సవోయం యివ్వగల మో ఫూ ర్హిగ తెలును 
భొనియ్సీ మాస్కో 'సభయందు బిటిషు రష్యా (పతి 
నిధులు పొబ్లానుచున్నారనియ్యు. రష్యా (శేష్టతమంగా యెంత 
కాంమయినా పోరాడగ ల్రియండుటకుగా ను (్రిటిను (శుజలు 
చాల నొవ్బ్చత్యాగం చేసి ఆయుఛాలు విమానాలు వుత్పత్తి 
చేంధాలసియ్క, అమెరికాలో (కొత్త యం తాలయాలు 
ఫిర్మించఛాలనియ్యు చర్చిలుగారు తెల్పిరి. ఆట్లాంటికు 'సమ.[దం 
నుండి తాను రూజు వెలు కలిసి స్టాలినుకి సందేశం పంపినప్పటి 
నుండి 'సమ్ముదం యిర్నువైవులా రష్యాకు 'సవాయం చేయుట క్రై 
విధి విరామంలేకుండా పని జరుగుతున్న దరి, 

బిటి సైన్యంగూర్చి కొందరి విమర్శలకు (వత్యు త్తరంగా 
తెబ్బచు యూరోపు ఖండంలో సైన్యాలతో పోల్బత నంత 


యుద్ధ సంచిక 


ం ఇది “సెంటు పాల్పు అను (కె )'ప్రవ చేవాలయము. 


ఈ జేవాలయము లండోను పట్టణములో వున్నది- 
అండను కట్టణమువైన విమాన దాడిచేసి ఛాంబులు వేసిరి, 
జర్మను రాక్షసులు చేసే సున శాగ్యాలు, 


ఇది సిద్ధికెక్కిన కట్టడము, 
ఒక చాంబు యా కట్టడముమీదపడి కొంతఛాగము కూలి నది. ఇట్రి వే 


ఈ మధ్య జర్మన్లు ర్మాతి'వూట 


వెన్యం ఇంగ్లాండులో శ్రండ'లేదు ఉండదసిరి.. చాల (శ్రమపడి 
యివుడు మధ్యరకం సైన్యం తయారుచేయబడి శెంటేంక్లు 
నుంచి. శిక్షణ 'యొసంగబడినది. జర్మను సైన్యం అంత 
"లేకున్నా వారి ఆనుభవం వీరికి లేకున్నా బైటిషు నెన్యణ్యు 
మరి 20 లక్షల సాయుధ దేశ రతుకుల సహాయంతోకూడ్క్మా 
శతు .నెన్యాలు ఇంకాండుపైకీవ స్తే తిరుగగొట్టి 'సము దంలో 
శోయగలవఫిరి. కావ్చగన యా సైన్యాన్ని కసంచుటకు 
వీలులేదు, నీన్యం చిన్న ద కాబట్టి చాసెకీ ఆయుథబలం 
మెండుగనుండాలి. ఆందుకే చేర్పరులన పబివారినె కంశ్లాండు 
నుండి వంపివేయరాదు. ఈ నైన్యాసికి శ్యతువ్రతో టాకా 
యేర్చడకపోయినాకూడ్వా కలుగుచుండు తరుగుదలను భర్తీ 
చేయుచుండుట అవసరము, ఎపుడో ఒకనాడు వీటిషు 
జాతి రశ్షణభారమంతా యా 'సన్యం పైనే పడవచ్చుననిరి, 
రోము నగరంపై బిటికు విమానాలు యుందుకు చాడిశేయే 
లేదను (ప్రశ్నకు బములువెప్పుచ్సు యింకా శ్రైరో నగరండా 
శాంబులు పడలేదు కనుక రోముపై బాంబులు వేయలేదనియు, 
యుద్ద క్రమాన్ని బట్టి 'నుకువచూచుకొని రోముపై దాడి జరు 
ప్రటకు వెనుదీయమణియు బెప్పీరి. 


"పర్షి యాతో శొత్త “సంధి. 
“పెర్టి రాలలో (లిటిమ (వభుత్వ చర్య "బాల జయా పదంగా 


జరిగింది,  వీమ్యాతం జననష్ష్రంలేకుండా అతి త్వరగా రక్యును 


మితులతో కలసికట్టుగా పనిచేసి అెహరానలో బరంకుళ 
పాలరుసి క్రవాసాసనికి తంచగలిశెతిమి. చిరకాలంగా జరుగ 
వలసిన సంస్కరణల చేస్తానసీ మాటయిచ్చిన చట్లబద్ధుడ 
యిన శాజును నైలకొల్సినాము. ఇదివరకు చేసిన చర్య 
అను అమోదించుచ్చు పర్షి యా మిము క్షీనంచేగాక్క ముందు 
యుద్ధం కొన సాగించు చర్వలందుకూడ పర్జి యను (గ్రజలు 
తోడ్చడులాగున విర్చాటుచేయబడీన (కొత్త ఒడంబడిక 
బిటను రష్యాలు పక్షియా (నభుత్యంతో చేసుకొన్నది, 
త్వరలో ఆది పార్లమెంటు. ఎదుట పెట్టగలనని చర్చిలు 
(సథాధి తెలిపెను, 


ce (బీటిషు ్రజలను ఓదార్చడాసికి ఆశోలనుగాష్సి సగ్చ 
యంగా నుండవచ్చని గారంటీలు కాని యివ్వ లేను. చలీ 
కాలం వచ్చినందువలన శత్రువుల కి త్రిడి శతగ్గుననుకోరాడు, 
చలికాలపు పొగమంచులో పమాదాలు లేకపోలేదు. శతు 
న్రకి యం తసన్మా హాం చేయడానికి కావలసినంత వ్యవధి 
వుండెను. వచ్చే వసంతకాలంలో యింతవరకు ఎరుంగ 
నంత తీ వయుడ్డం తూర్పున జరుగునని ఎంచవచ్చు. | బిటిషు 
దీవివెసూడా దండయో, త జరుగవచ్చును, నేటి యా జగ 
న్నాటుకంలో మన పాతను మద సార్మ పచాయసిద్ధ్గసుగు 
పట్టుదలతో వక గతతో చక్కగ సిర్వహీంచావ లెను, ఆతి 
త్శీవ కృపి, జరుపవ లెను ౫ జ్తబ్సి శుర్చిలుగారు. నుడిబిరి, 


6 యుద్ధే సంచిక 


(అక్టోబరు 


టొ బ్రు కును రక్షించిన బారతీయ సెన్యం. 


18 వ శొవ(లీ కెజిమెంటు ససీనాని ప్రశంసల పొందుట. 


ఇటలీశారివగు లిబియా శాస్ట్రుమునందు' ఉత్తర ఆ క్టిశా 
తీరమునంచున్న ముఖ్య'రేవ్చ స్ధలం ట్యాబుకు ఈ నగ 
రాన్ని జ్మకమించ్చి ఐిదుగైలలపాటు శతువులచాడిని శరుమ 
గొట్టి, చుట్టూ పాంశేం ఆంతా శృతువశమైెనా దీనిని మాత్రం 
వదలకుండా రక్షించిన 18 వ భారతీయ కావలీ జి 
మంటు కొద్ది రోజుల [కిందటనే వి శాంతి ఈజిప్టు చేశా 
నికిపోయెను, అచట (బిటిమ 'నేనాని 'సర్‌క్లాడు అచిను 
లెకుగారు గోశ్యేక ంగా ఆ సైనికులండరీసి చూడవచ్చి, వారి 
కృషిని కొభియోడిరి, _సేఫికులు ఎట్టి “అలసట లేళ. తిరిగి 
యుదానికీ సిద్దంగానున్న ట్లగుపడిరి, ఇటలీవారి చేతులలో 
నుండి కొద్ది రోజులలోనే టొబూకును వీరు వశపరచుకొని 
యింత కాలం రక్షేంచగల్లిన ఘన కార్యమును (ప్రపంచమంతా 
శద్ధతోచూచి కొనియాడిందోని సేనాధి కారి చారికి తెలిపెను, 

బెంగాజినుండి వెడలిపోవ్రచున్న బిటిషు అన్టేలియను 
'నైన్యములను అడ్డుకొని చెదర గొట్టుటకు జర్షను ఇటలీ నేన 
లు (పయత్నింపగా యో ఛారతీయ చేనణే శత్రు ఫిరంగుల 
వెైబడి. అణచివేసి తను స్మామాజ్య నేన తప్పించుకొనుటకు 
అవకాశం,కలిగించెను,' తరువాత యా దళం టొబూకు 
లోనున్న ఈమ నైన్యాన్ని చేరగలిగెను . 

టోబూకుల్లోని ఛైనికదళ్లం ఘన శార్యాలగూర్చి ఎంతో 
ఎక్కువగా వేప్పబఢింది, అందేమి ఆఅతిశయోక్షి లేదు. (పతి 


శ్యాతి దాడీ జరుగుతూఖుం డేది. నెసికులు "నేనానాయకులు 
గూడ సర్వదా సిద్ధంగానుండి అలసియున్న శ్యతుభనకు తెలి 
రవకుంశా కొత్త చెబ్బ కొట్టుటకు ఉపాయం ఆలో చిస్తూ 
"నే వృండేవారు, 

18 ఏ కావ్యలీ కిజిమెంటులో కొంకణులుు -రాజవ్రుతులు 
జూట్సు వున్నారు. వారంతా శతుశుకన్న ణాము శక్టినం 
తులమసి ఆత్మవిశ్వాసం కలిగి సర్వదా నవ్వు ముఖాలతో 
వుంటారు. వినోదంగా తాము చేస్తున్న యా టొబూకు 
రతణళాఠ్యం యింకొకరికి విడువవలసి వచ్చించేయని ఆశా 
భంగం ఇెందినట్లగుపడ్రారు. టొబూకు వద్ద 'సమ్ముద 
స్నానం కులాసాగాయుంటుంది, _ నీరంత మంచిదికాదు, 
శ తువుళ చర్యలు యా నైన్యానికి కొంచం చీకాకు కలిగించే 
విశాసి అంతకన్న ఎక్కువ కష్ట పెట్ట లేదు. శతుఖ్చ ఆ నగ 
రంప విశేషంగా, మందుగుండు వృథాగా వెచ్చించెను. ము 
ట్రడీచేనేవారెవరో ముట్టడింపబడిన బారెవరో పోల్చ వీలులే 
నట్లు టొ బూకు యద్ల్దం జరి?0ది. అచటున్న (బిటివ, 
అస్ట్రేలియను, ఇండియను నైసికదళాలలో (పతి ఒక నైని 
కుడు యితరులతో కలసి మెలసి తిరుగుచు శ తునవును నెం 
టాడుటయందు పోటీపజేవారు. ఈ భారతీయదళం శమ 
బిసలలో చాల కులాసాగా కోలం. గడీ జట అ 
చివచ్చిన ఒకరు తెలిపిరి, న 


+ విమాన దాడులు. 


చెష్టంబరు శశ న శేది బుధవారమునాడు వాతావరణము 
అనుహాలముగ లేకపోయినను బ్రిటిషు విమానముల్కు శత్రు 
ఛాకలపే దాడుల "సాగించుచు నేయాం డెను. నార్వే సమీప 
మున (ుంచి తీరమునకు 'సమీపమునను ప్రయాణ మొన 


ర్చుచున్న శతు నౌకలను రుదిర్చి వాల చాంబులవేసినవి, _ 


26 వ తేది మ్యాహ్నము (బ్రిటిషు వినూన్రములు "ఇంచి 
కోస్తాకు సమీపమున మందు గనులను తుడిచి'వేయు శతు నొక 
లను నాల్లింటిని 5 రెండు విమాన ధ్యం సక నౌకలనుగాంచి వాని 
నైదిక్నెను. మందు గనుల తుడుచు నాకలలో శెండు "పూర్తిగ 
తగులబడిపోలుంను. విమానధ్యం'సక -నాకలక్యుశబాల్ల చెబ్బలు 
ళ%లెనుం కొన్ని రోజులుగా యో దాడులు ఈూంపబ'డెను, 
'కొస్సి మరల భిటీషు బిమానములు శ్న కవారము + -ర్యాతిమరల 
(ఫాన్సు; జర్మనీలవై విమాన దాడుల సాగంచెను, (ఇంచి కోస్తా 
శేవులాపెవేసిన చొంబుల భయంకరమగు (గ్రలుడు థ్వనులచే, 
ిటిషు కోళ్తాయందలి పట్టణములోని భవనముల్తుగూడ కదలి 
పోయెను, జర్మనీయందు “నైరుతి [పొంతమంద లి కట్టణమువైన 
గూడ వాల చాంబులుపడేనని జర్మను లంగీకరించిరి. శసివారం 
నాడు (ఫౌన్సు ఉత్తర (ప్రాంతమున గల వీమియన్సు "ముదలగు 
పార్మీ శౌమిక పట్టణముల'పై టబిటిషు విమానములు భాలభాంబులు 
వర్గించెను. ఈ 'దాడులలో 11 శ్మతు విమానములు జడగొట్ట 
బజెను. 7 (బిటిష విమాగములు తిరిగిరాలేదు. శనివారము 
మభ్యాహ్నము "బాల విమానములు (ఫొన్సువై కి జసి అమియన్ను 
మొదలగు నై ల్వేకూడలి (శుదేశములఫై వేలకొలది బాంబులు 
వర్ష ంచెను. ఈ దాడులలో 18 విమానములు నగభ్వమయ్యాను, 
21 శతు విమానములు థ్యంసమునర్పబ'డెను. అదినారను 
పగలు (బిటి విమానములు న్ను ఉత్తర భాగమువై 
లీ వవగు చాడిని సౌగించ్చి “వాల రైలునూర్లములను థ్వంస 
మొన ర్బేను. 


ఈ వారంలో యుద్ధ వార్తలు. 


29 వ లేదీన (భిటిషు వినవూనాలుు జర్మనీపెననే గాక 
ఇటలీలో టురిన్‌ జినోవా మొదలగు పది పట్నా లమీదగూడ 
లీ వమెన దాడులు సాగించినవి, టూరిన్‌ లో, "చాల 
ఫ్యాక్టరీలు థ్య్వంసమొనర్బబ'డిను. లీ0 వ లేదీ రాతి 
బ్రిటిషు వినూనాలు చాల్టికు 'సమ్ముద్న పారత మున జర్థను 
గ్రథాగ నౌకా కేం దమగు 'ెట్టికా "లఫై భయంకరము 
దాడిని సాగించి శేవును వాల భాగము థ్యంసమొనర్చెను, 
వోంబడ్డనందలి ?రేవు (పొంశమును (ఫెంచి తిరపు లివ్శవే 
ర్భర్టు మొదలగు శేశ్రులవైనగూడ వేలకొలది బాంబులు 
వర్తి ంచెను, 

బిటనుషై ఈ వారము వినూనదాడులు "చాల త్యపోయెను, 
24, 25 వ తేదిలలో [భిటనువై విమానచాడులే జరుగలేదు, 
26 వ తేది శతి 'స్వల్బముగ కతు విమానములు బిటనుెకీ 
వచ్చీ అక్కడక్కడ కొలది ఛాంబులవేసినవి, తూర్పు 
ఆంగాయోాలో కొస్ని భవనములు కూలిపోయెకు. కొలదిమంది 
(శ్రజలకుగూడ "దెబ్బలు తగలినవి, 27 వ శేది రాత్రి శృతు 
విమానదాడుల 'సంచలనము వాల తక్కువ, ఇంగ్లండు 
తూర్పు భాగంలో అక్క_డళ్క_డ కొన్ని చాంబు పడినవిగాన్సి 
(పొణనస్ట్రములేదు, కొన్ని ఇండ్ల చూతము కూలిపోయినవి, 
ఆదివారం పగలు (బిటన్నువె శతు విమానము "లెచ్చటను 
కనువించ లేదు. 

28, 29 వ 'కేదిల “రాశులలో గూడ్క వాల తక్కువ 
శతు విమాగములు నూ,తయమే (బిటనువై చాడివచెను, 
28 వ లేదీ దాడిలో రెండు ప్రదేశములలో కొ 
భవనములు" శీధిలమయ్యును. కొందరు మరణించిరి, 29 వన 
శేదీన తూర్పు తీరపట్నాలమీద మూత్రమే అక్కడక్కడ 


చాంబులుపడణెను. ఒక పట్టణములో కొంత జననష్టం 
(పాణ నష్టం కలిగింది. మంగళవారం రాత్రి కొలదిగంటల 


"వే అయిన్వా ఇంగ్లండు ఈశాన్య భాగంలో ఒక పట్టణం 


1941) 


యుద్ధ 'సంచిక 7 


మ ననా లలా లన లట దా 


మీద తీవమైన' చాడి జరిగింది. కొంతమంది మరణించిరి, 


శ్సిక శతు విమానం పడగొట్టబజెను, 


ఇటలీ ఆఫ్రికా మధ్యధరా, 

టొ బూకునందున్యు ఈజిస్ట-లిబియా 'సరిహద్దులందున్సు 
(బిటిష నైసికులు ఈ వారము శ తు'సైనిక పంక్తులసె చురు 
కు దాడులు సాగంచిరి. 

అలిసీనిద్దాయందు బిటిమ నైన్యములు గత బ్రీప్రిల్‌ 15 
వ కేదినుండియు “ వాల్చఫిటీ ? ఆను దుర్చమునందలి ఇటాలి 
యను నైన్యముల ముట్టడించియుండిను, ఇటాలియను సైనికుల 
ఆవోర పదాగ్గమూల్కు మందుగుండు "సావు, 1! ఆయిపోయినవి. 
అందుచే యుద్ధముమాసి లాంగపోవలసినదిగ ఇటాలియను 
"సెనికులకు, ఇటలీ (పభుత్యము ఉత్తరువు గావించెను. 

ఉత్తర ఈ ఫీికాయందలి బెంధూజ్పీ టిపోలీకేశ్రల (ఇటాలి 
యనుమీద' |బిటిషమ విమానములు 2 వ తేదిన భభిటిషు 
విమానములు లీ వమగుదాడి -సాగంచెను. _ బెంభూజీ రేవులో 
విటిమ ఛాంబులచే ఒక పద్ద నొక (వేలి కొన్ని క్షణముల 
లోనే ముసిసపోయెను. £5 వ శేదిన టొ బూకువై శతు 
లు 'స్వల్బముగ చాంబులు వేసిరి. గాసి వీవిధమగు నస్ట్రమును 
గలుగలేదు. 

' టరీగ్రా ఇరాక్‌, ఇ్రరా౯. 

టర్కీ. శాసనసభ, దేశరత్‌ణ 'సన్నాహమాలకు గాను ర్‌7 0 
లక్షల పౌనుల వెచ్చించుటెకు 24 వ తేదిన ఆనుమతించెను, 
టర్కీ_ (ప్రభుత్వము, ఆశాకాండియ్య మెర్ఫ్బీకొ డ'కేవులలో 
నాకా శయముల ఫిర్థాణమునక్కు |బిటిషు ఇంజనీయరింగు 
కంపెనీలకు కం టాక్టు నొసశను, టర్కీకి (బిటను విమాన 
ములను 'సశ్లెచేయటకు అంగీకరించెను వానిలో కొన్ని 24 వ 


తేదిన టర్కీ. కిచేశెను అరుశ్రకవులు చట్టము కింద, అమెర'కా 
గూడ, ఫిరంగులు మున్నగు ఆయుధ సామ గని సన్లెచేసెను. 

ఇరాక్‌ నుండి వెడలగొట్టబడిన 600 మంది జర్మనులు 
౪8 వ తేదిన 'సరివాద్దులదాటి టర్కీ_ని శ వేశించిరి, 

28 వ తేదిన ఇరాకొ శాసనసభలో త్మీవమగు చర 
జరిన తరువాత మంతివర్షమునందు విశ్వాస తీర్తానము ఆధిక 
'సంఖ్యాకుల చే ఆమోదింపబ డెను. 

ఇ రాకా (శభుత్య్వమువారి కోరిక మీడ బిటిషు పటాలములుు 
రాజథాసియగు "మెహరకా పట్టణ పరి'సరముల (పవేశించి 
అచట ఒక ఎవైద్యశాలయందు శిబిరముల నేర్చరచుకొనైను. 

ఇరాకొలో రమ్యను | బిటిషు నైన్యములకు 'సంభుర్ష ణలు 
'సంభివించుచున్నవను వార్తలు శేవలము అసత్యమని | బిటిషు 
ఆధికారులు పకటించిరి, 

ఇరాక్‌ నుండి తిరిగి వచ్చు చున్న జర్మను ఇటాలియను 
రాయశారులు, నారి సిబ్బంది జర్మను శ్రీలు విల్లలు నెస్టం 
బరు 26 వతలేదిన టర్కీలో ఇస్టాకబుల్‌ పట్టణమున కుచేరరి, 

మాజీ షా” (ఇరాక్‌ రాజ్రుఅగు రిజాఖాకా పహ్మోవీ 
గారు అతని కుటుంబముతో సవా 28 వ తేదిన ఇ-రాకొ 
నండ్కి దక్షి? అమెరికాకు [పయాణయమె వెడలెను, 

జర్మనీకి వెడలియుండిన వాకొసేపకొగారు (టర్కీ_యం 
దలి జర్మను రాయచార్సి ఆక స్పికముగ టర్కి__కీ తిరిగివ వచ్చెను, 
సోమవారమునాడిరడు టర్కీ విదేశాంగ మంతియగు 
“సా రాజోగులును దర్శించి నూటలాజెను. 0 

స్వతంత్ర _ఫంచి నాయకులలో నొకరగు క్యాటూ నేనాన్సి 
శిరింయాకు 'స్వతం త్ర (శ్రభుత్వము చేర్చరుచు జదతిని సిరూపిం 
చుచు 27 వ లేదిన సిరియా |పజలకు (పకటన గావించెను, 

చేపన్‌ గారు తి౦ వ తేదీన అంకారాకువచ్చి టర్కీ 
విదేశాంగ శార్యదర్శిని చూచి చాలసేపు 'సంభాషించిరి. 
టర్కీ_-జర్మను వర్తక ఒడంబడిక 'సంపదింపులలో చిక్కు 
లేర్చడుటచే ఆ విషయమై వేన్‌ గారు మాటలాడినట్టు 
శెలియు చున్నది, 


టిటిము (పథాసి చర్చిలు గక తీ0 వ. లేదీన పార్ట 
మెంటులో (పసంగించుచు ఇరాన్‌ |పఖుక్వమ్సు మిత 
మండలియందుచేరి ఆక్సిసువై యుద్ధమును సాగించుట 
కంగీకరింపవచ్చు నని “సూచించెను, 

అరమెకా-ఆట్లాం టిక్‌. 

అమెరికా తాటస్థ్యశా'సనమును రద్దుచేయవ లెననీ సి 
రుచు మెకెల్లరు అను 'సభ్యుడు 'సంయుళ్చ రాష్ట్ర] ముల , 
సెథెటునందోోక  తీన్మానమును (కవేశపిపైను, తాటుస్ల 
శాసనమును 1989 లోచనే రద్దుచేసియున్న యెడల ఆసలీి 
యుద్దమే 'సంభవించెడిదిగాదసి రూ జ్వేబ్టు అధ్యక్షుడు 
ఓ కాలియర్చు మేగ బేకా ” అను 'పతికయందు వా సెను, 

ఈ వారమ్యు గాల్లవు పోలు పద్ధతిని శజాభిపాయమును 
గనుగొోనగ్యా 'సంయుక్త "రాష్ట్ర ములలో నూటికి 56 వంతులు 
ఆట్యాంటికు పడమటి భాగమున జర్మను జలాంకన్హామి గ్లాని, 
యుద్ద నెకగాసి కస్పించినతోడనే ముంచివేయవలెనసి రూ 
జ్వెల్లు అధ్యక్షుడు ఇటీవలగావించిన యుత్తరువును .బలపర 
చిక. 86 వంతులు (కతి కూలముగనున్న ట్లు శేలినది, - 

అఆరువుక వులు శాసనము కింద పనుతము 27 భిటిషు 
యుద్ధ నౌకలు 'సంయిక్క "రాష్ట్ర ముల నౌకా నికాణశెలల 
యందు మరమ్మతులు పొందుచున్న వి. 

వ్యవవోరములు (పస్వుత (శశారము సాగుచో కొలది 
రోజులలోనే ఆమురికా 'సంయుక్తు "రాష్ట్రములు స్వయముగ 
'సర్మగామమునదిగుని; శీల్లు మార్జలు సృట్పుగారు (పక టించిరి, 

27 శేదినాక్క_ మారుగ అమెరికా శేవులలో 14 నాకల 
సిర్హాణము |పారంభింపబ'డిను, (్ర్రపంజు స్వాతం శక్య రశ్రణ 
కు సిర్మింబడబోవ్రు |బవ్మాండమగు నౌకాడళ్లమునకీది (పారం 
భమనిరూజ్వెలు అధ్యముడు అఆసమయమున [సం దేశమొసగెను. 

4 టిసిడాడు * అను అమెరికను నాక 27 వశేదిన 
అట్టాంటికు 'సమ్ముదమున్నజ_ర్షను జలాంత-ర్టామి చే ముంచి వేయ 
బడెను, టటిసిడాడును ముంచుటకు, అజలాంతన్దామి 'సము 
(దము పె భాగమునందుండి యేఫిరంగుల నుపరయూగంచెను, 

“ పొట్టరున్సు ఆతని ఉప్మగకోలగు ఇటలీ జపానుఖను 
ఓడించడం అమెరికా 'సంయుక్క "రాష్ట్రముల కృత సిశ్చయం, 
అటుతరువాత (ప్రపంచంలో నుస్టిరమెగ శాంతిని సొవించ 
డము, ఇందుకు | భిటనగు--- అమెరికాలు 'సమ్ముదముపై అధి 
పత్యం నైలకొల్పుకొనుట అవసరం.” అగి అమెకికానాకా 
శాఖ కార్య (దర్శియగు శర్షలు నాఠ్సు గారు, పక టించిరి, 

థ్‌ రష్యా కలా 

“లెనిన్‌ గాడు-పరిసరమంల (్రవేశించితిముని జ రృను "అధీ 
కారులు 24 వ తేదీన |పకటించిరి. కాసి రమ్యను ఆధి 
శారులీవా ర్హను ధృవపరువలేదు. శెనిన్‌ (గాడు 'సమీపషమున 
జ_ర్థనులాకమించిన ఒక ' పట్టణమును రవ్యను 'నన్యబులు 
తిరిగి స్వాధీన పరచుకొని జ_ర్శనుల వెనుకకు కరిమి వేసెను. 

మధ్యరంగనమున యెల్హ యా కట్ట ణమువద్ద ' మరి 10 (గామ 
ములను రమ్యను నేన్యములు తిరగి పట్తుకోనిన్రవి, 

ఈ మధ్య రంగమున (త్తాలెన్‌ స్క) రన్యను నిన్యములు 
20 చేల జ_ర్థను సైన్యమును హత మార్చి చెల్లచెదరు చేసి 
చాల అయుధథ సామ గని పట్టుకొనిరి, 

య్ముశేన్‌ల్ళో కీభునకు 120 మైళ్ల తూర్పుననున్న 
పొల్ట బాను ఖాళీ చేసితిమని రవ్యనులు | పకటించిరి, 

రష్యాలోని క శేసింయో (పాంశమును కాపాడుటకుగాన్సు 
భారత దేశపు శేన్యముల రష్యాకు పంపుటకు ఆలోచనలు 
జరుగుచున్నవి. ఈ విషయమై భారత ప్రథాన చేనాబియ 
'చేవలుగారు రవ్యను చేనానులతో 'సంపదింపనున్నారు. 

ఎంతయోదూరమున గల మందు గిడ్డంగులను (తేల్చి 
వేయగల రహస్యమగు రేడియో ఆయుధ ముద్దియా రన్యునుల 
వద్దనుండవ లెనసియు లేసిచో వందలళొాలది మందు గడ్డంగు 
లీవార మీవిథముగ గోల్యోయి యుండరనియు జర్మను నైస్‌ 
శాధికారు లాశ్చర్య పడుచున్నారు. 


8 యుద్ధ 'సంచిక 


దక్షిణమున (క్రిమియా ద్వీపకల్బముసై జర్భనులు 24 న 
తేదీన సైన్యముల నడఫుటక్సు (పొరంభించిరి, అక్టోబరు 1 న 
తేదికి జర్మనులు |కీవీయోాను రష్యా భూభాగముతో కలుపు 
ఇెరికోవు భూ'సంధియందు? మళ మాశక్రముచొచ్చుకు-రాగలి రి 

ర్యా పోరాటము సాగించుటకుగాను నెన్యముల 'సప్హయి 
జేయనలసినదని పొట్లరు శన మ్మితమండలిస గోశెను, 

రష్య్యావె వెంటనే యుద్ధము |పకటించి సెన్యములను పంప 
నియెడల _ బల్ఫేరీయాను జర్మను నైన్యము ల్మాకమించునని 
పొట్లరు బన్బేరియా రాజు బోరిస్‌ ళ్యుకీముఖము నంపెను. 

80 వ తేదిన మాస్కోలో రష్యా, |బిటిష్క అమెరికా 
(పతినిభులు 'సనూ'వేశమై 'సం పదింపుల ప్రారంభించిరి. 

భూగ్యపాచ్యము. | 

చైనాలో జపాను సైన్యములు వబనకా “రాష్ట్రమున 
యిర్సీక్‌ అను పట్టణమును శశి వ శేదిన పట్టుకొనిరని 
జపాను అధికారులు (శకటించిరి, జపాను 'సెన్యములు 26వ 
శేదిన మునాకా -రాజథానియగు చాంగ్రా నగరమును అక 
మించితినునిరి, శీ0 వ తేదిన ఇాంగ్షాను తిరిగి ఖాళీచేసితి 
మని జపాను అధికారులు (పకటించిరి, జపానీయులు ఇాంగ్దా 
న్యాకమించ నే లేదసియు ఆనగరమునకు ఉత్తర్మపాంతమున 
మైనా సైన్యములు పన్నిన వలలో లక్ష జపాను నైన్యము 
చిక్కుకొ నెననియ చైనా అధి కారులు |పకటించిరి, 

సోవియటు రఫ్యా ఆధికారులు దూర్మపాచ్య సరివాద్దు 
లకు లశ్టులకొలది నేన్యములను చేర్చి శేం దీకరించుచుండిరని 
(పంయాణీకుల వలన జలియవచ్చేను, రష్యాకు జపానుకు 
త్వరలో నే 'సంగ్రామము 'పారంభమగునసి చైనా అధికారులు 
తలంచుచున్నారు, 

దూర ప్రాచ్యముగ బ్రిటిషు పాలిత దేశముల రక్షణ యేచ్చా 
టులగురించి 'సంపదించుటకు 1 వ తేదిన సింగపూరులో 
(బిటిషము మంతత్రియగు డఫ్‌కూపరుగారి 'సమత్‌మున ఆంకా 
(పొంతముల (భిటిషు అధికారుల “సమావేశము జరిగెను. 

జపాను--జర్మ సీ ఇటలిలతో గావించుళొనిన మతి 
ఒడంబడిక యొక్క_ (పథమ వార్షి కోత్సవములు సెష్టంబరు 25 
వ తేదిన జపానులో జరువబరెను, 

ఆమెరిశాయెండలి జపానీయులను ఖాలీ చేసి తెచ్చుటకు 
జపానునుండి ఒక నౌకను పంపఫువికయమై జపాను... ఆ"మెరి 
కాతో 'సంపదించుచున్నదని జపాను అధికారులు బెలిపిరి. 

జపాను ఆమెరికాలకు జరుగుచున్న 'సంపదింపులయందు 
చైనాకు నష్ట్రకరమగు వరతులుండవని త్యరలో ఒశ ' పకటన 
గావింపవలసీనదని జెనా జాతీయ'సంఘ్రునఖ రూజ్వెల్లు అధ్య 
ముసి గోరెను, 

జపొనునందు నివసించుచున్న 378 ఆంగ్లేయులు ఆనుపా 
అను నౌకలో స్వటేశమునరు 24 వ శేదిన బయలు బేరి వెళ్లి రి, 

రాయభార కా-ర్యాలయాద్యోగులుదప్ప్క, ఐరోపా "దేశాల 
లోని జపానీయులగందరిని _ాబోశునైల 'స్వదేశమునకు 
మరల్నుకొసివ భ్చుటకు జపాను అధి కారులు ఏ-ర్చాటులు 
చేయుచున్నారు. భారత బేశమునందలి జపాస్రీయులను స్వదేశ 
మునరు మరల్నుకొనిపోవ్రటకు గాను జపాను ఆధికార్షులు ఒక 
చాకను గతవారము పంపిరి. 

శీలిప్పెను దీవ్రలనుండి 850 మంది జపానీయులు యో 
వారము. స్వ'దేశమునకు మరలిపోయిరి, 

ఆక్రమిత (ప్రాంతములు, 

జర్మను అఆ్మకమణయందున్న జెళోస్టావియాయందలి 
“ఫో డా” ఆయధథనిర్మాణశాలలో పెద్ద (పేలుడు (ప 
నూదము 'సంభవించెను. ఒక విద్యుస్నిర్నా్మాణశాలగూడ వేలి 
పోయిను. వందలకొలది నాజీకార్తికులు మరణించిరి, 


" సంఘమునకు నిర్‌ వ తేదీన 9 మంది 


(అక్టోబరు 1941 
అ 


ఉత్తర (పాన్ఫులో జర్హనాలమందుగుండు 'సామ్మగి 9డ్డం? 


' లోనుండి (ఖించి కమ్యూనిస్టులు _వేలుడుమందు సామ కీని 


యుత్రుకొనిపోయిరి ఒక జర్మను సైనికుల కైలుబండిని _శేల్చి 
వేయటకు కమ్యూసిస్టులు (పయశ్నములు జరిపిరి అందుచే 
జర్మను నెసిళాధికారులు తామం తకుపూర్వము జోమీగా 
నిర్భంధించియున్న 20 మంది గైైంచి కమ్యూని'న్లు (పముఖు 
లను తుపాకులతో 'ేల్చిచంపివేసిరి. అనుమతి లేకుండ ఆయు 
థములు ఫారించియున్నందులకుగాను. 7 వో తేదీన ఇద్దరు 
గౌంచి పౌరులు జర్హను సెసికాధికారులచే మరణ శిక్షకు 
గురి చేయబడిరి. 
'సర్వియా*లో కమ్యూనిస్టులు ఇంతవరకు 2 0 0 వం తెనలనుపడ 
సొట్టి ఆక్సిసు సైన్యములకు చాల తొందరగలిగించుచున్నా రు, 
బొపామియా, మొ-రావింయాలకు హీట్లరుచే రక్షణాధి 
"కారిగ సియమిర్హిపబడిన వాకొస్యూరత్‌ గారు తమ పదవికి 
రాజీనామా నొ'సగిరి, (గ్రజలలో చ్యాపించుచున్న తిరుగ 
చాటు చర్యల నణచ లేకహోవుటచే ఆతడు రాజీనామా నీయ 
వలసివ చ్చెను. 

న్యూరత్‌ గారి స్థానమున రశ్షణకర్తగ నియమింపబడిన 
వాకొహా డిక్‌ విరి వ తేదీన ఉదో్యోగమున [శువేశంచిన 
వంటనే దేశ పరిస్థితులు ఉప్మదవకరముగ నున్నవని [పక 
టించి, నైనికోదోోనలకు 'సన్వాధికారములను కొనెను. 
ఈ యధికారముల క్రింద విధింపబడు శిక్షుల 'సందర్భమున 
అప్పీలుండదు, 

హాడిక్స్‌ వెంటనే బొపామియా గాక్ట్యగ పభుక్వ |పథాని 
యగు మెంగగిశేవిలియోా స్‌ గారిని ఆశెన్లుచేసి సిర స ంథము 
నందుంచుటకు ఉ _క్లరువుగావించెను, 

"హా డిక్‌గారు కొత్త అధికారము, కీంద ఆర్హురు జెక్కు 
నాయకులకు మరణ శితువిధించి అమలు జరిపెను, వారిలో 
ఇద్దరు మాజీ నేనానులుగలరు, (ప్రథాని ఎలియాస్‌ గారు విదో 
వాచర్యల _పోత్సపాంచెనను చేరమునకుగాను (గు పట్టణము 
లోని జర్మను న్యాయస్థానము అతసికి మరణ శిక్లును విధిం 
చెను. (వభ త్వాధ్యత్షుడగు. వోవాగారిని తొలగించి 
బొపామింరూ,. మొ-ావింయాలను జర్మనీలోక లిపి వేయటకు 
హిట్లరు (పయత్నించు నవక కన్నాల: 

విష 

విషీ (పభుత్వమునకు (పతిగ్య 'స్వకంత (ఫెంచినాయకు 
డగు డిగాలినేనాబి యేర్చరచిన (ఖంచి స్మామాజ్యు పరిపాలక 
“ కమిషనరులు *” 
నియమింపబడి8, దీనికి డిగావి నేనా అధ్యక్షుడు మిగ 
లిన కమిషనరులు మం్యతులవలె వ్యవహరింతురు. 

సోవియటు రష్యా పభుత్వము,డిగానీ చేనాని యేర్చరచిన 
శుభుత్వమునే సరియగు ఇంచి (శభుశ్వముగనంగీ నకరం౦చెను, 

తటస్థ రాష్ట్రములు, 

స్పెయినునందు బిటి శాయచారియగు సర్‌. సామ్యు 
యేలుహోరుగారుు, (ప్రసంగించుచు | బిటనుయిడల స్పెయిను 
వైఖరి 15 "నెలల (కిందటికం కె యిపుడు "పూర్తిగ మారి 
పోయనసియ స్టెయినునందిపుడు శ్రిటనుకు చాలమంది 
మితులుగలరసియు చెలిచెను. 

నాకా నష్టములు, 

“ జాంజాం ” అను ఈజిప్టు శాకనుముంచిన “* టమె 
సీఫ్‌ * అను జర్మను నాక అట్లాంటికు 'సమ్ము దమున 'ముంచి 
వేయబజెను, 

గత మూడు నెలల యుదములో చాల్టికు 'సముదమందళలి 
రవ్యును నొకలు విమానములు ల్‌0 జర్మను నౌకలను ముంచి 
చేసెను, 


సలజో ; ఇకముందు చూచుకొనుటకు యూ మదరాసు యుద సంచికను మీరు భృదపరచుకొనుడు, 
[మదశాను 'సమావొారముల ఆ$ీసరుణారు తమ వందనములతో దీనిని మీకు పంవుచున్నారు..] 


MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


